1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం[దం, నెల్లూరులో 'దార్లమాటి' శతకం : ఆవిష్కరణ విశేషాలు 


More darlahcu@gmail.com NewPost Design Sign Out 


ene న. 
UNIVE. =iTY OF HYD, ABAD 


ఇ ఇయు చుంబరు. 
HNartéBDr31 


“వినయం బానినత మైతే 7 జీవితం” మోయలేనంత బరువు ** 


| | J Seminars i Syllabus __కందపద్యములు 



































[౦౭12 రులకు మీ మైమ్‌ కేబుల్‌ ప్రకారం 0౧॥n౭ క్లాసులు జరుగుతాయి. వాటిని మీ సౌలభ్యం మేరకు వినండి. ₹ UoH Herald 
[2 vrdarla 

28 July, 2021 Labels 
SomeEssays rr జా 


దార్ల 


పాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరులో _దారడక) 
'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు SSL 


ప్మృతికలు 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 1116 





1/21/22, 10:04 AM 


వధీకరణవాదం: శా 
[స్తేయ దృక్పథం 
తెలుగులోతొలిక 
థతానిక ఎది? 
మాష్టార్థి 
సాహెత్యం 

దార్ల కవితలు 
దార్ల తెలుగు 
దళిత 

తాల్తి (కుడు 


రాం 1 లలా ఏల 


కొన్ని కవితలు 


(VJOW slr 


ఒకర్నొకరం 
మౌనసంగీతాన్ని 
బంటూ 
ముటుులచాటున 
చదఫ్ప్పకున్న 
పదనలయొరుపు 
లన్నీ 
మళీ ఈకళ్ళలో 
సలానిన్ను 
చూడాలి 


Total 
Pageviews 


దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేందం, నెల్లూరులో 'దార్గమాటి శతకం : ఆవిష్కరణ విశేషాలు 


పంట టక ర టు టా 





26/07/2021 సోమవారం నాడు ప్రాచీన విశిష్ట అధ్యయనం కేంద్రం నెల్లూరులో 'దార్హమాటి శతకం 
ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సదస్సు ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆచార్య మునిరత్నం నాయుడుగారి, ప్రాజెక్ట్‌ 
రీసెర్చ్‌ ఫెలోస్‌ ఆధ్యర్యంలో చల్లని సాయంత్రం వేళలో చాలా చక్కగా ప్రారంభమైంది. దీనికి సమన్వయ కర్తగా 
సీనియర్‌ ప్రాజెక్టు ఫెలో డా | ఎన్‌. రాంబాబు వ్యవహరిస్తూ... “ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి వర్యవేక్షణలో 
నేను తొలి విహెబ్‌. డి., పరిశోధకుడిగా అంతే కాదు మా గురువుగారు మాకు ఎన్నో విషయాలను నేర్పించారు. 
మరెన్నో అంశాలలో మాకు ఆదర్శనీయులు. వారు కవిగా, రచయితగా, గొప్ప సాహిత్య విమర్శకుడుగాను, 
విశ్వవిద్యాలయంలో పరిపాలన విభాగంలోనూ, సాహిత్యరంగంలోనూ, పరిశోధకుడిగాను, 
పర్యవెక్షకులుగాను, నిరంతర కృషిమా గురువు గారి సొంతం అని చెబుతూ, ఎందరో పరిశోధక విద్యార్థులకు, 
పరిశోధన మెళకువలను చెప్తూ, వారి పరిశోధనకు ముందుండి సలహాలు ఇచ్చి ఇప్పటికీ 14 PHD లు, 19 
పైగా M.Phil పర్యవేక్షణ బాధ్యత వహిస్తున్నారు, దార్ల గారు పరిశోధనా రంగంలో, విద్యార్థులకు వాఠం చెప్పె 
విధానంలో ఎప్పుడు ముందుండి, భావి పరిశోధకులకు మార్గదర్శకం అని చెప్తూ, నిరంతరం ఎప్పుడు ఏదొ ఉక 
పత్రికలో వ్యాసాలు, కవితలు, వెబినార్లు ,సెమినార్లు,అనేక అంశాలమీద నిరంతరం వ్యాసాలు రాస్తూ, భావి 
పరిశోధకులకు మార్గదర్శకులు అని చెప్పడంలో సందేహం లేదని అని వివరించారు. 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 


దళిత (128) 


Darla Bio note 
(121) 


జాతీయ సదస్సు 


[షట 


సమకాలీనం 
(104) 


కవితలు (94) 
Darla Bio 


note దార్ల 
(73) 


నా డైరీలో ఓ రోజు 


(71) 
వ్యాసాలు (70) 


అభీ పాయాలు 
(67) 


చర్చ (65) 
సమీక్షలు (59) 


ప్మృతికలు 
దార్ల (56) 


(ప్రకటనలు (56) 
సూర్య (45) 
పుస్తకం (30) 
Darla Bio 

note Darla 


Photo for Media 
(23) 





1/21/22, 10:04 AM 


దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం[దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 





ర సారు హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు అయిన తర్వాత అనెక బాధ్యతలు నిర్వహిస్తూ 
కూడా నిరంతరం శమిస్తూ ఒక్క నిమిషం కూడా వెస్ట్‌ చేయకుండా ఉండడం .ఈ పుస్తకం కవర్‌ పేజీ మీద ఉన్న 
బాబు, దార్ల శ్రీనివాసరావు అని చెబుతూ, సార్‌ కొడుకు పుట్టిన తర్వాతే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పరిశోధనా 
రంగం పెకి దూసుకొస్తున్నారు, అనడంలో సందేహం 'లేదు, అసి స్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ గాను, 

తెలుగుశాఖ అధ్యక్షులు, తక్కువ కాలంలోనే ఎక్కువ పెరు తెచ్చుకున్నారు. చాలామంది ప్రొఫెసర్‌ అయిన 
తరువాత కొంత స్పీడు తగ్గుతుంది, కానీ మా గురువుగారైన దార్ల వెంకటేశ్వరరావు గారికి ఇంకా రెట్టింపు 
ఉత్సాహంతో తెలుగు సాహిత్య రంగంలోకి, పరిపాలన రంగంలోకి దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. 

చాలా రోజుల తర్వాత మా గురువుగారు దార్ల నార్‌ ని కలవడం జరిగింది. దానిలో భాగంగా' దార్లమాట'” శతకం 
ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చారు, అదే క్రమంలో లో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేందం లో ఉన్న ప్రాజెక్టు 
ఫెలోస్‌ కి డైరెక్టర్‌ గారి కి, లైబ్రరీకి. 'దార్లమాటి శతకం పుస్తకాన్ని అందరికీ ఇవ్వమని వీలుంటే దాని గురించి 
రెండు కతు మాట్లాడమని అందరిని కోరగా, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, మా దైరెక్టర్‌ 
గారి సలహా మెరకు. డైరెక్టర్‌ గారిని కోరిన పిమ్మట సరే అని మాట ఇచ్చారు, కాని అందరూ ఉంటే బాగుంటుంది 
అని చెప్పటం ద్వారా అందరూ వచ్చిన తరువాత గురు పౌర్ణమి పురస్కరించుకొని 26 తారీఖు సాయంత్రం 
నాలుగు గంటలకు ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రారంభించనున్నామని, ప్రాజెక్టు ఫెలోస్‌, ఆఫిస్‌ స్టాఫ్‌, సమక్షంలో 
'దార్హమాటి శతకం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించగల చెశాము, దార్ల మాటా శతకం పుస్తకావిష్కరణ ఈ 
కార్యక్రమానికి డా॥ నూనావత్‌ రాంబాబు .గారు సమన్వయకర్తగా, ఈకార్యక్రమాన్ని అధ్యక్షులుగా తెలుగు విశిష్ట 


అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ గారు, ఆచార్య డి. మునిరత్నం నాయుడు గారు, గ్రంథ రచయిత పరిచయ 
కార్యక్రమాన్ని, డాక్టర్‌. కె రమెష్‌ గారు, పుస్తక పరిచయం, దాక్టర్‌. టి సతీష్‌ గారు, ఈ కార్యక్రమం యొక్క 
ముగింపు కలక లకు దాక్టర్‌. కాసిం బాబు గారు “దార్లమాట' శతకం ఆవిష్కరణ మా గురువు ఆచార్య దార్ల 
వెంకటేశ్వరరావుగారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించాలని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు 
డైరెక్టర్‌ ఆచార్య మునిరత్నం నాయుడుగారిని డా ॥ ఎన్‌. రాంబాబు కోరారు. 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 


(ఎద్య 
ఉతవపూచారర 


[ప్రసంగాలు 
Books 


గణష్‌ పటిక 


పష్మృథికలు దార్ల 


Dean 
ఫోటోలు 


నాన్న 


నమలికన్నులు 


భూమిపుత 
పష్మలిక 


తనం 


ముందుమాటలు 


అనువాదాలు 


డెరీలో ఓ రోజు 


3/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 





శతక రచయిత ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారికి సభా ముఖంగా అందరూ ప్రత్యేక ధన్యవాదాలు 
తెలియజేశారు. తర్వాత ఆచార్య దార్లవారి జీవితాన్ని, సాహిత్య ప్రస్థానాన్ని సీనియర్‌ ఫెలో డా || కళ్యాడపు రమేశ్‌ 
సంక్షిప్తంగా పరిచయం చేసూ... 














“ఆచార్య దార్ల వంకటేశ్వరరావుగారు నాకు ప్రత్యక్ష గురువు. ఈయన తెలుగు సాపొత్యంలో ఎంతో పేరు 
బపఖ్యాతులు గడిన్తున్న వ్యకి.ఎన్‌. టి. జ్ఞానానందకది రానీన ఆద్రుపాలి” పై ఎం.ఫిల్‌ పరిశోధన త 
'పరిశోధకుడుగా ఆరుద' అనే అంశంపై వి వీహెచ్‌. డి., చేశారు. తర్వాత జూనియర్‌ లెక్సరర్‌ గా, డిగ్రీ లెక్సరర్‌ గా 
ఆయా కళాశాలల్లో వనిచేశారు. తాను చదువుకున్న విశ్వవిద్వాలయంలోనే అనీ స్టెంట్‌ ప్రొఖఫెనర్‌గా చేరారు. 
అలా అంచలంచెలుగా అసోనీయేట్‌ ఫ్రొఫెనర్‌, ప్రొఫెనర్‌ గా వదోన తులు పొంది, అత్యున్నత వదవి అయిన 
తెలుగు శాఖ అధ్యక్షులుగా ఎదగదం మామూలు విషయం కాదు. ఒక సామాజిక వరం నుంచి వచ్చి చిన్న చిన్న 


ta) 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 


work shop 


నా డైరీలో ఓ రోజు 


chancellor's 
Award 


కధలు 

కలలు 
నెటినిజం 
బుంప్కరోలు 


Dappolla 
Ramesh 


Poetry 
కాశీయా[త 


పజామణిపూన 
మాసపష్మలిక 


Corona Letters 


poems 


దార్ల అబ్బాయి 
దార్ల ఇంటర్వూ 


లేఖలు 


Blog Archive 


4/16 


1/21/22, 10:04 AM 


దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం[దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 





రచనలు బెనూ గొప్పు ఆచార్యులుగా ఎదిగిన క్రమం మాకందరికి ఆదర్శనయం. ”అని తన ప్రసంగాన్ని 
ముగించారు. 


Blog Archive 


ప[తెకలు 





ఈనాడు 





దా.టి.నలీశ్‌ మాట్లాడుతూ ““దారవారి నరికొత్త రచన దార్రమాటళతకం. ఇది వద్య శతకం. దార 
వంకటేశ్వరావుగారు పద్యం రాశారంటే నాకు ఆశ్ళర్యమనెనింది. ఎందుకంటే వారి నేవథ్యం ఎలాంటిది. అది 
ఏమిటంటే! ఒకప్పుడు అన్సిత్వ ఉద్యమాలు విద్యార్లుల్లో ఉత్తుంగా తరంగాల్లాగ వస్తున్న కాలంలో హైదరాబాదు 
విశ్వవిద్యాలయంలో బిస్ఫోటని” అనే వత్రికను విద్యార్థులే నడవిన Sl ౦లో ఎం. వీ విద్యార్థిగా ఆచార్య దార్ల 
వంకటేశ్వరావుగారు లా వతికలో కదిగా, ఉద్యమకారుడిగాను కృషి ఐన సందర్భం నాకు Tn అలాంటి 
వ్యక్త విద్యార్థిగా, పరిశోధకుడిగా వచ్చి, అధ్వావకుడై ప్రాదరాబాదు విశ్వవిద్వాలయంల తెలుగుశాఖ అధ్యక్ష 
వదవి స్తాయికి ఎదగడం మామూలు విషయం కాదు. విమర్శని అలంకార శాగ్లాన్ని, సౌందర్య తత్వాన్ని, దళిత 
కవిత్వాన్ని బోధించే నందర్భ ౦లో సామాజిక విమర్శ చేసే సతిని నేను చూశాను. అలా చేనిన ఆయన అన్సీత్వ 
ఉద్యమ చైతన్యంతో ఉన్న నకి పద్యం రాయడం ఆశ్చర్యమనే అనివించింది. బహుశా వద్యం వ్వూదల్‌, వద్యం 
ఐితబడిందని అనుకుంటారు. కాని అది తవ్లు. పద్యాన్ని అంటరాని వస్తువుగా చూడాల్సిన అవనరం లేదు. ఆ 
సందర్భంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు వచన కవిగా, విమర్శకుడిగా, వద్యకవిగా ఇలా విభిన్న 
కోణాల్లో వయనిన్తున్నారు. ఆయా ప్రక్రియలు రాశాక శతక ప్రక్రియలోకి వవేళించారు. ఈ నేవథ్యంలోనే 
'దార్రమాట' అనే శతకాన్ని అచ్చు వేశారు. దీనికి నేను వ్యక్తిగతంగా భట ల. దార్రసారు నిజానికి ఏవని 
చేనినా దానికి ఒక లెక్కుంటుంది. దీనికి కూడా ఒక లెక్క ఉంది. ఈ వుస్తకం ౨6 పేజిలు ఉంది. ఇందులో 28 
పేజిల్లో ముందుమాటలు, వీఠికలు, ఆత్మీయ మాటలు ఉన్నాయి. తర్వాత శతకం (టొారంభమవుతుంది. 
గ్రంథంలో 165వ పద్యాలు ఉంటాయి. ఇదేంది శతకమంటే / 06 లేదా 108వ వద్వాలు కదా అనుకుంటాం 
సాధారణంగా, కాని విషయమేమిటంటే నంవదాయ వ్రకియను చేపట్టినా, సంవ్రదాయ భావాలు లేదా వాననలు 
ఉండాల్సిన అవనరం లేదని ఈ శతకం యొక్క సొంఖ్యాక శాస్త్రం రుజువు చేన్తుంది. నిజానికి దార్ల 
వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నంప్రదాయ భావాలకు బంధిఅయ్యేవారు కాదు. ఒక వేళ అనుకున్న కాలేని వ్వక్తి 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 


5/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం[దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 
కూడా. ఆ నేపథ్యం నుండి ఈ 'దారమాట'” శతకాన్ని చూడాల్సి ఉంటుంది. దానితో వాటు ఇంకో విషయం 
చెప్పాలి. నిజానికి ఈ దార మాట శతకం విజ్రైశ్వరన్ను న్గుతితో మొదలైంది. సాధారణంగా న్తుతితో మొదలయ్యే 

శతకాలు లేవు. తర్వాత తర్వాతకాలంలో ఈ స్తుతులు కూడా వచ్చాయి. ఈయన కొత్త ప్రక్రియ తీసుకోవడం, 
చిన్నవ్హ్రడు నుండ ఏదో ఒక రాన్తుందడటం ఆ విధంగా, ప్రక్రియగా, గంథంగా ఈ శతకాన్ని తీనుకురావడం 
అభినందనీయం. ఇందులో విజ్రేత్వరునిన్న స్తుతి చేశాడు. అంటే ఆ భగవంతుడు ఎటువంటి విజ్ఞానాలు 
కలిగించకుండా ఉండాలని ఆకాంక్షించారు. మామూలుగా ఇది ఆటవెలది ఛందస్సులో రాశాడు. ఆటవెలది 
అంటే వెలదిని ఆటల ఆడించే అని అర్ధం. అంటే ఈ వెలదిలో అనేక వెనులుబాట్లు ఉన్నాయి. అంతమాత్రంలో 
ఆటవెలదతో పాఠకుల్ని ఆకట్టుకోవడం అంత నులభమేమి కాదు. ఈ అటవెలదితో రంజింవజేయాలంటే 
మాత్రం కాస్త నృజన ఉందాలి. చెయ్యి తిరిగుండాలి అప్పూడు మాత్రమే ఆట వెలదిగా భానీన్తుంది. ఆ 
ప్రయత్నంలో aye వెంకటేశ్వరరావు ఈ శతకం తీనుకురావదం ముదావహం. ఈయన పద్య విద్యను ఎలా 
అభ్యనినూ పోయాదంటే నమన్వా వూరణలతో ప్రారంభించారు. అక్కడక్కడ ఇంటర్నెట్లలో వన్తున్న నమన్య 
వూరణల్ని చూనీ వ్రతిన్సుందించి వాటికి వూరణగా రానీన వద్వాల్ని మొదటగా అభ్యనీన్తూ వచ్చారు. కాని 
నమన్యల్ని వూరించేవినమన్యవూరణలు నిజానికి ఈ శతకంలో బీవిత నసమన్యల్ని వూరించే వద్వాలను ఎక్కువగా 
ఈ శతకంలో పొందువరిచారు. ఇందులో మరో విషయమేమిటంటే కొత్త ఛందస్సు, కొత్త వ్రకియలాగా వారి 
ఇంట్లోకి కొత్త లోకం చూవించిన కొడుకు వచ్చాడు కాబట్ట ఆయనలో నవ ఉత్సాహం వెల్లివిరినింది. నేవథ్యంలో 
కూడా ఇది రావడానికి నుగమం ఏర్పడిందని చెప్పవచ్చు. దానికి సాక్ష్యం ఈ ముఖచిత్రం. ఇక ఈ శతకంలోని 
ఒక్క రెండు వద్వాలను వినివిసాను.... 


“వేనవి సెలవులకు వెళ్లి తినూరికి 
డక బోసిచం పెఊారునందు 

అన్ని మరచివోతి అమ్మను చూడగా 

దారి పూలతోట దార్హ మాట. 


వేసవిడక్మపోయిన్తుంది, బెమటకక్కి స్తుంది, ఊరికేకూర్పోనివ్వదు. ఈయన కోననీమ కుర్రాడు. కాబట్ట 
అన్నిటినిదాటుకోగలిగి అమ్మను చూసే నరికి అంతా మరిచిపోయాడు. ఎలాంటి కవి అయినా డఉద్యమకారుడైనా, 
విఫవకారుడైనా, రక్తం ఉరకలేనినా అమ్మ అమ్మే. అమ్మను మించిన దైవం లేదు. అంతేకాదు అమ్మతనం కొడుకు 
తనం దానిని చెప్పడానికి రానిన ఉదాహరణకి. మరో వద్యం... 
కట్టుకున్న వోయి కాటను బీరయే 
పెట్టవలయు గంజి పట్టుబట్టి 
ఉలీకినప్పుడల్ల బతుకేమొబేజారు 
దారి వూలతోట దార్రమాట ! 


నిజం చెప్పాలంటే ఈ వద్యం కొంత గిలిగింతలు పెడుతుంది. కవి ఈ వద్యంలో ఒక మెలిక వెట్టారు. 
అనలు కట్లుకున్న వోయి కాటను బీరయేది. కాటను బీర ఎవరైనా కట్టుకోవచ్చు లె స్తీలే కక్టుకున్నారనుకొండి. 
కట్టుకుంటే హోయిగా ఉంటుంది. అనలు వోయి ఎవరికి కట్టుకున్న 'వారికా చూసేవారికా? పెట్టవలయు గంజి 
పట్టుబట్ట! ఈ గంజి పెట్టేదెవరు మనకు ఆమె పెడుతుందా? ఈయన పెడతాడా? లేదా ఇంకెవరైనా విదతారా? 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 6/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం[దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 
ఇలా బాలా వద్వాల్లొ నిబిడికృతమైన న ఉన్నాయి. ఉతికినవ్లుదల్లాబతుకమొబభెజారు/ అసలు 
బేజారు వడాల్సిన వనేముంది? నిజానికీ నీ కట్టుకుంది అనుకొండి చాలా ఇష్టంగా, ఈ చీరలో చాలా 
ఆనందంగా ఉన్నానని మురినివోయి ఉండవచ్చు మ్పునేమో గాక! కాని ఇక్కడ ఉతికినప్పుడల్లాబేజారు అంటాడు కవి. 
ఇలా గిలిగింతలు పెట్టే సందర్భాలు పద్యాల్లో కనబడతాయి. ఒక్కో వద్యం రెండు మూడు అర్హాలకు దారి తీన్తూ 
చెక్కిలిగింతలు పెట్టే వద్వాలివి. ఇలాంటి భావాలు చాలా ఉన్నాయి. అమ్మతో ఆత్మీయతను పంచుకున్న 
భావాలున్నాయి. దానితో పాటుగా మరో వద్యం చూడండి. 

“కులము మతములన్నికుత్సితబుద్దులు 
కలపవలయు గాని కలహమేల? " 
మంచి కన్న మించు మానవత్యము లేదు 
దారివూలతోట దార్రమాట 


నిజానికి దార్ధవారు ఒక అన్తీత్వ చైతన్యం నుంచి వచ్చినా ఇంత అభ్యుదయంగా ఉంటారని నేను 
ఊహించలేదు. ఇలాంటి నేవథ్యంలో ఆయన ఆత్మీయత, అనురాగం, స్నేహళీలత్వం, ఆధునికతల్లో ఉన్న 
వృత్తులకు సంబంధించి కూడా ఆయన చెప్పడం, సామాజిక ఉద్యమాలు, సొమాజిక నమన్యలు, వాటి వరిష్మార 
మార్తాలు, కొన్ని బోట్ల పొటకులకే ఆలోచించుకోమని వదిలిపెట్టిన సందర్భాలు ఈ నమకాలీన, వర్ధమాన 
శమాజంలో చిగురించిన ఈ దార్ధ శతకమనేది ఒక మంచి వరిణామం. దీనికి మకుటం 'దారివాలబాట దార 
మాటి అనేది వోయిగా చెప్తారు కాని ఈయన చెప్పిన విషయాలు వూలబాటకు 
తీనుకెళతాయనికోరుకోవచు గాని దారి మాత్రం ముళ్ళబాట. ఆ వూలబాటను వేసుకోవాలంటే ఈ ముళ్లబాటను 
దాటాలి అనేన్న్ల నృృహ ఈ శతకం ద్వారా తెలియజేశారు. వతి పాఠకుడికి అది అర్రమవ్వలనే ఉద్దేశ్యంలో ( రాశారు. 
(తి వద్యంలోనూ అది కనివిన్తుంది. ఈ శతకం రానీనందుకు ఆచార్య దాధ్రవెంకటేశ్వరరావ గారిని మేమంతా 
అభిమాన వూర్వకంగా, అభినందన పూర్వకంగా, మాకు పాఠం చెప్పిన అధ్యావకుడిగా, ఆత్మీయతను 
వంచుకుని, అక్కున చేర్చుకుంటూ, మేమూ గర్వవడుతూ, ఇలాంటి మరో(ప్రక్రియలోకి, మరో భావనలోకి విశాల 
వ్రవంచంలోకి వస్తున్నందుకు ఆహ్యోనినూ వద్యంలో పుట్టిన వచన కవిగాఈయనను మేము గుర్తిన్తున్నాం. మీరు 
కూడా ఈ శతకాన్ని చదివి వాటి భావాల్ని వంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈయన ఈ వద్యంలోకి 
వచ్చినవ్లుడు ఎలాంటి మొహమాటాలు వడకుండా, దావరికాలు లేకుండా, ఎదుర్శొన్న ఇబ్బందులూ, దీని 
ఎడిటింగ్‌ లో వచ్చిన నమన్యలూ, వాటి నుహృద్బావన వాతావరణం, ఆయనకు దొరికే తోద్దాటూ గురించి 
ఎంతో నహజంగా రానుకోవదం చాలా చక్కగా ఉంది. కాబట్టి ఈ శతకాన్ని ప్రతి ఒక్కరూ చదివి ముళ్లభాటల్ని 
తెలునుకుని వూలబాటల్ని చేరుకుంటారని ఆకాంక్షిన్తున్నాను. ఈ అవకాశం కల్సించిన డా / ఎన్‌. రాంబాబు 
గారికి వత్వేక ధన్యవాదాలు” అని తన ప్రసంగాన్ని ముగించారు. 


తర్వాత ప్రాజెక్టు డైరెక్టర్‌ ఆచార్య మునిరత్నం నాయుడుగారు ప్రసంగిస్తూ... 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 7116 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం[దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 





“ఈ కార్యక్రమాన్ని ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రంలో నిర్వహించడం చాలా సంతోషం. ముఖ్యంగా 
మిత్రుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు నాకు గత ఇరవై ఏళ్ళుగా బాగా తెలుసు. వారి పుస్తకం మన 
సమక్షంలో ఆవిష్కరణకు అవకాశం రావడం గొప్పదని భావిస్తున్నాను. దార్లవారు ఈ శతకంలో నేడు సామాజిక 
రుగ్మతల్లో ఎన్ని సమస్యల్నీ, రాజకీయ సమస్యల్నీ ఎంతో సూక్ష్మంగా పరిశీలించారని చెప్పాలి. నిజంగా మన 
సతీశ్‌ చెప్పినట్లు ముళ్లబాటను దాటుకునే పూలబాటను చేరుకోవాలంటూ... ఈ పద్యాల్ని ఉదహరించారు. 


(కొత్త నోట్ల వలన కోరి వచ్చుననిరి 
నోట్లు రద్దు చేయ కోట్ల కొలది 
నల్ల ధనము లేదు తెల ధనము లేదు 


దారివూలతోట దార్రమాట”అంటే నోట్ల రద్దు వల్ల నిష్టయోజనమె తప్ప ప్రయోజనం లేదు. అని కవి 
భావన. అదేవిధంగా దోపిడి వ్యవస్థను ఎండగడుతూ రాసీన పద్యం చూడండి. 


“తెల్ల దొరలు వోయి నల్లదొరలువచ్చె 
మూరవలయు ముందు మనిషి మనను 
దేశమేదియైనదేవళంబౌనురా 

దారి వూలతోట దార్ధమాట. ” 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 


8/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం[దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 
ఇక్కడ రాజకియ వ్యవస్థ ఎట్లా మారినా మన బతుకులకు వెలుగు రాలెదని కవి ఆవెదన కనబడుతుంది. 


“శిలను బెక్క్‌ ళిట్సి శిల్పముగ మలుచు 
కఠిన హృదయమైన కరునట్లు 
నహృదయతను నింవు సాహిత్య వఠనంబు 


దారి పూలతోట దారమాట” ఈ పద్యంలో సాహిత్య పఠనం ఎంతో గొప్పదని దీనిని కవి శిల్పంతో 
పోల్పాడని గుర్తుచేశారు. 


దార్లవారు మరో పద్యంలో తెలుగు వారి లేదా భారతీయ ఆత్మీయతను ఈ విధంగా పద్యంలో ఇముడ్చారు. 
“కలిమి లేములన్నికష్టనుఖములట్లు 
తలి దండ్రయన్నదమ్ములుందు 
రక్తబంధమదియెరాదేదియును సాటి 


దారివూల తోట దార మాట.” అంటూ... కుటుంబ వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను, రక్తసంబంధాల 
విలువను ఇందులో దార్ల చాలా చక్కగా వర్ణించారు. 


ఎంతో హృద్యంగా శతకాన్ని రాసిన ఆచార్య దార్లవారికి హృదయపూర్వక అభినందనలు 
తెలియజేసూ తమ ప్రసంగాన్ని ముగించారు. 


“పద్యం ఎప్పటికి హృద్యమే” గొంతు నవరించి తీయగా పొడగలవారుంటే హాయిగా ఆ రసానందలో 
మునిగి తేలిపోవచ్చు. అయితే ఆ రోజు ఇక్కడి వద్య ప్రయోజనం ఇంకా బలమైనది, విలువైనది కూడా. ఆచార్య 
దార్ల వంకటేశ్వరరావుగారు కాదు కాదు 'దార్లగా సాహిత్యలోకంలో ( పనిద్దులైన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
గారు, వారు నాకు దాదాపుగా పదేళ్ళుగా అంటే నేను విహెబ్‌ డి. చేసే తొలినాళ్ళ నుంచి పరిచయస్తులు. వారిని 
అన్నా అని ఆత్మీయంగా విలుచుకునంత చనువు వంది. మా గొంతుక అని చెప్పుకునే పొగరూ ఉంది. వారితో 
ఎన్నో సార్లు నా ఆలోచనలను, నందేహాలను వంచుకున్నాను. మిత్రమా/ అని నోరారా వలకరినూ మనసారా 
మాట్లాడే గొవ్బ స్నేహళీలి. మంచి కవి రచయిత, గొప్పు విమర్శకుడు, ఎన్నో వ్యాసాలను, వుస్తకాలను ప్రకటించి 
తనదైన శకాన్ని కొనసాగిస్తున్నారు. వారి అభివ దిక్‌ నేను ఎవ్హుడూ నంతోషిన్తా. ఇక 'దారి వూలబాట 
దార్రమాట'” అనే మకుటంతొ వచ్చిన ఈ శతకాన్ని చూబినవ్లుడు ఇందులో వాత్సల్యం నిండివున్న అమ్మ తలవు 
ఉంది. ఆత్మను వంచి యిచ్చే ప్రేమికుడి మననూ ఉంది. అలాగే నమాజాన్ని గురించి వరితవించే నంన్న్మర్త 
విలువూ ఉంది. మట్టినాదని విర్రవీగి, వట్టిచేత పోయే వాడిని హెచ్చరించే తత్వ చింతనా ఉంది. ఒక రాజకీయ 
నాయకుడు, ఒక ఓటరు, అమ్మభావ, నోటు, కులము, మతం మోడి, నిన్నటి బిగ్‌ బాన్‌ ఇలా ఒకటేమిటి 
నమకాలీన నమాజంలో ఉన్న వతి విషయాన్ని, వతి నమన్యని భూతద్దంలో వెతికి ఎతికి ఒక్క కథలాగా కాక, 
ఒక్కొక్క వద్యయుక కథలాగా బివ్వి, ఈ నమాజం వోతడను వేలెత్తి చూవుతున్నవుడు వేమన్నలు, జామవాలు, 

https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html | | 9/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేందదం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 
కనివిన్తారు, వినివీన్తారు. తెలుగు, ఇంగ్రిషు, హింది, ఇలా విభిన్న వదాలను ఏరుకుని, అందమైన వదబంధాలను 
కూర్చుకొని సరళమైన శైలిలో, లోతైన ( భావావేశంలో తన ఆర్తిని, ఆవేశాన్ని చూవుతూనే, అక్కడక్కడా వ్యంగ్యాన్ని 
జోడినూ రానీన ఈ 'దార్ధమాట” శతకం చదవవలనిన వుస్తకం. అందరికి న్ఫూర్తిదాయకం. తోటలో మరెన్నో 
ప్రూలమాటలు వరిమలించాలని యనన్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ పుస్తకావిష్కరణ వని మన దొలీన తెలుగు విళిష్ట 
అధ్యయన కేంద్రంలో ఆవిష్కరణ చేయాలన్న గొవ్బ ఆలోచన చేనీనందుకు మన నీనియర్‌ ఫెలో దా/ ఎన్‌, 
రాంబాబు గారికి, ఈ నభను జయవ్రదం కావాలని మనస్పూర్తిగా విచ్వేనీన మన కేంద్రం విద్వాత్మక నిబ్బంది 
అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియజేనూ... ఇంతటితో ఈ కార్యక్రమం ముగినిందని వకటించారు. 









Ire 
సట ట్‌ 
(కళ్ల? 





https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 10/16 


1/21/22, 10:04 AM 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 


దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేందం, నెల్లూరులో 'దార్లమాట' శతకం 









Been గా! eae Ls ache. a మసక Fil oe 
క rr Cr 


ba | అనా. 
an 





అ పష్మురణవే వాలు 


11/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 





https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 12/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేం దం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 





ధన్యవాదాలు. స్వస్తి. 


శతకం ఆవిష్కరణ: పత్రికల రిపోర్టులు 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 13/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 


జాదకాజాక్‌, దీపుజ్‌ ee 
(హ్రైదీన వశిష్ట తెలుగు అధ్యయన 


కక వక ణక క క! 





న్‌ జ గ / 
శా్రాష్వ్రక్షులు ఇడాక్మ దాక లి 
న ల! కం wag" ౯ Fl. = TO 
వెంకట శారరాప్పు వాకాడు a 


డక్టర్‌ ఆచార్య మునకత్చం 


నాయుకునావ్‌ అత్వర్య్‌దాలో చః అకా 

కార్నుకమం అదిగింది. ఈ సమావేశానికి సివియర్‌ ఫెలో వెంకటేశ్వరరావు గారిత ఉన్న అక్టయాడుబంధాన్న 
వులు సమన్వయకర్తగా వ్యవహరించారు. కా. సంచుమున్నారు. సడ సట 'పాషష్ల కక్‌. i 
డమాల్‌ ఆచార్య దాక వెంకోటేశ్వరరాచ్చు గారి కవికం. ఫెలోస్‌, ఆఫీసు సొబ్బందీ పొళ్ళొడ్చారు. సుదూవెతంచ్‌ 


Ek fae క్త ta] en | bare కక్‌, కం ee మున్‌కతూం తాయుకు మాజాని చూ Cre 
చ ద Pel har ere జ 


den దా A పన్‌ పుస్తకాన్ని fg "ఈ తాన్టవార్‌ శకం వేటి సమాజావ్‌క్‌ రారిరీవంగా ఉంటవి 
శతకంలో గరగింత= జట్‌ మడ్యావమివ్నా కంవకపవితీ జాధిచన్టంచాచుు. దడదడ ఈ శతకంలో తవడు 

వత్వాలే ఎక్కువే ఈ శతకంలోని మకుటం కాచి అనుభవంలోకి వచ్చిన ఎన్నో అంశాలపై స్పందించి చిన్న 
జ a దాత మూటలో మెన్స్‌ నషి పూఐచాకివి దిన్ని అదా అందందడం అటానే eee (త్‌ 
చేరుకోవాలంటే. ముళ్ళరా ఓన్‌ రాటార్సి ఉంటుతదిన్‌ ఇక్యరూ ఈ శతకాన్ని దడవాలని తెరియతేకారు. అదార్య 


ఎం తాలు ఊదార్య రాష 


(గ PEOPLES NEWS HAIH» 27 Jul doa] » Page 3 


వెదకు. తాక డా నా & మకా ద కాయంత. Eng EEE 


దార్లమాట శతకం పుస్తకావిష్కరణ 


వెంకటాచలం, న్యూస్‌టుడే: సరస్వతినగర్‌ 
లోని (ప్రాచీన విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రంలో 
హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ తెలుగు 
శాఖాధ్యక్షుడు దార్లవెంకటేశ్వరరావు రచించిన 
దార్లమాట శతకం పుస్తకాన్ని సోమవారం వక్తలు 
ఆవిష్కరించారు. అధ్యయన కేంద్ర డైరెక్టర్‌ ముని 
రత్నం నాయుడు, సీనియర్‌ ఫెలో రాంబాబు, 
డాక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు. 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 14/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 





రిపోర్టర్‌ :డా || బడిగె ఉమెశ్‌. (అసోసియేట్‌ ఫెలో) 
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కెంద్రం, నెల్లూరు 


- 28. 7.21 a 


Labels: దార్ల మాట శతకం 





No comments: 


https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 15/16 


1/21/22, 10:04 AM దార్ల: ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేందం, నెల్లూరులో 'దార్లమాట' శతకం : ఆవిష్కరణ విశేషాలు 
Post a Comment 


Newer Post Older Post 





https://vrdarla.blogspot.com/2021/07/blog-post_28.html 16/16 


